అథ ద్వాదశో%ధ్యాయః 
హటకేశ్వరుని ఆవిర్భావము 
బుషయ ఊచుః | 


సూతజానాసి సకలం వస్తు వ్యాస ప్రసాదతః | తవాజ్ఞాతం న విద్యేత 
తస్మాత్సృచాం మూ వయమ్‌ || 1 


లింగం చ పూజ్యతే లోకే తత్త్వ్వయా కథితం చ యత్‌ | తత్తధథైవ న 
చాన్వదాా కారణం విద్యతే తహ || 2 


బాణరూపా శుతా లోకే పార్వతీ శివవల్లభా | ఏతత్కిం కారణం సూత 
కధయం త్వం యథ్మాశుతమ్‌ || 3 


బుషులు ఇట్లు పలికిరి- 


ఓ సూతా! నీవు వ్యాసుని అనుగహముచే సర్వజ్ఞానమును 
కలిగియున్నావు. నీకు తెలియనది ఉండదు. కావుననే మేము 
నిన్ను ప్రశ్నించుచున్నాము (1). లోకములో లింగము 
పూజింపబడుచున్నది దానిని గురించి నీవు చెపియున్నావు. అది 
మరియొక విధముగా గాక, అటులనే పూజింపబడుటకు 
కారణమేమైన గలదా? (2) శివునకు పియురాలగు పార్వతి 
లోకములో బాణరూపములో ప్రసిదిని గాంచినది. ఓ సూతా! దీనికి 
కారణమేమి? నీవు విన్నదానికి అనురూపముగా చెప్పుము (3). 


సూత ఉవాచ | 


కల్పభేద కథాచైవ శతా వ్యాసాన్మయా ద్విజాః | తామేవ 
కథయామ్యద్య శూయతామృషిసత్తమాః || 4 


పురా దారువన జాతం యద్యృత్తం తు దిఏజన్మనామ్‌ | తదేవ 
శూయతాం సమ్యక్‌ కథయామి యథాగశుతమి || 5 


దారునామ వనం శేషం తతా సన్నృషిసతమాః | శివభక్తాస్సుదా 
నిత్యం నివధ్యానపరాయణాః || 6 


తెకాలం నివపూజాం చ కుర్వంతి స్మ నిరంతరమ్‌ | నానా విభాః 
స్తవైర్డివై్యస్తుష్టువుస్తి మునీశ్వరాః || 7 


తే కదాచిద్వనే యాతా సృమిధాహరణాయ చ | సర్వే 
దిజర్తభాశ్శెవాశివధాన పరాయణాః || 8 


ఏతస్మిన్నంతరే సాక్షాచ్చుంకరో నీలలోహితః | విరూపం చ 
సమాసాయ పరీక్షారం సమాగతః || 9 


దిగంబరో%తితేజసీ$ భూతిభూషణ భూషితః | స చేష్టామ కరోద్దుష్టాం 
హస్తే లింగం విధారయన్‌ || 10 


సూతుడిట్లు పలికెను- 


ఓ [బాహ్మణులారా! మరియొక కల్పుమునకు చెందిన గాధను నేను 
వ్యాసుని వలన వినియుంటిని. ఇపుడు దానిని మా(తమే 
చెప్పుచున్నాను. ఓ మహర్తులారా! వినుడు (4). పూర్వము 
దారుకావనములోని బాహ్మణుల సన్నిధిలో జరిగిన వృత్తాంతమును 
మాత్రమే చక్కగా విన్నది విన్నట్లుగా చెప్పుచున్నాను. వినుడు (5). 
దారుకావనము చాలా గొప్పది. సదా శివభకులు, నిత్యము 
నివధ్యానములో నిమగ్నమైనవారు అగు మహర్షులు అచట ఉండిరి 
(6). వారు నిరంతరముగా మూడు కాలములయందు శివని 
పూజించెడివారు. ఆ మహర్షులు అనేకరకముల దివ్యన్తోతములతో 
స్తుతెంచెడివారు (7). శివభక్తులు, శివధ్యాన నిరతులు అగు ఆ 
(బాహ్మణ(శ్రేషులందరు ఒకనాడు సమిధలను తెచ్చుకొనుటకై 
అడవికి వెళ్లిరి (8). ఇంతలో కంఠమునందు నీలవర్హము, ఇతరత్ర 
ఎ([రని వరముగల శంకరుడు వారిని పరీక్షించుటకై స్వయముగా 
వికటరూపమును దాల్సి విచ్చసెను (9). దిగంబరుడు, 
మహాతేజశ్శాలి, భస్మయే అలంకారముగా గలవాడు అగు ఆ శివుడు 
అచట వికృతమగు చేష్టలను చేసెను (10). 


మనసా చ ప్రియం తేషాం కర్తుం వై వనవాసినామ్‌ | జగామ 
తద్వనం ప్రీత్యా భక్షపీతో హరస్స్వుయమ్‌ || 11 


తం దృజ్ఞా$ బుషిపత్న్య్తాః పరం తాసముపాగతాః | విహ్వలా 
విస్మితాశ్చాన్వ్యాస)మాజగుస్తథా పునః || 12 


ఆలిలింగుస్తథా చానా కరం ధృతాాా తధాపరాః | పరస్పరం తు 
సంఘర్షాత)ంమగ్నాస్తా[స్తి యస్తదా || 13 


ఏతస్మిన్నేవ సమయే బుషివర్యాస్పమాగమన్‌ | విరుద్దం తం చ తే 
దృష్టా దుఃఖీతాః కోధమూర్చితాః || 14 


తదా దుఃఖమను(ప్రాప్తాః కో%ోయం కో%ోయం తథా%[బువన్‌ | 
సమస్తా బుషయస్తే వై శివమాయా విమోహితాః || 15 


యదా చ నోక్తవాన్‌ కించితోో%*వధూతో దిగంబరః | ఊచుస్తం 
పురుషం భీమం తదా తే పరమరయః || 16 


త్వయా విరుద్దం క్రియతే వేదమార్గవిలోపి యత్‌ | తతస్త్వదీయం 
తలింగం పతతాం పృధివీతలే || 17 


భక్షపియుడగు శివుడు వనమునందు నివసించే ఆ బుషులకు 
పియమును చేయగోరి స్వయముగా పేమతో ఆ వనమునకు 
వెళ్లను (11). ఆయనను చూచి ఆ బుషి పత్నులు కంగారుపడి, 
భయమును ఏస్మ్నయమును అధికముగా పొందిరి (12). వారు 
కంగారుపడి ఒకరి చేతులను మరియుకరు పట్టుకొని పరస్పరము 
కౌగిలించుకొనిరి. అపుడు వారి మధ్య కంగారులో (తొక్కిసలాట 
జరిగెను (13). అదే సమయములో మహర్షులు తిరిగి వచ్చి ఆ 
విద్రూరమును చూచి దుఃఖమును, అతిశయించిన కోధమును 
పొందిరి (14). ఎవరీతడు? ఎవరీతడు? అని పలుకుతూ, 
సివమాయచే విమోహితులైన ఆ బుషులందరు అపుడు 
దుఃఖమును వొందిరి (15). దిగంబరుడగు ఆ అవధూత 
సమాధానమునీయలేదు. అపుడా మహర్షులు భయంకరా కారుడగు 
ఆ పురుషునితో నిట్లు పలికరి (16). నీవు వేదమాగమునకు హానిని 
కలిగించి విరుద్ధముగా ప్రవర్తించుచున్నావు గనక, నీ లింగము 
నెలపుపడుగాక! (17). 


ఇత్వుక్తే తు తదా తైశ లింగం చ పతితం క్షణాత్‌ | అవధూతస్య 
తస్యాశు శివస్వాద్పుతరూపిణః || 18 


తలింగం చాగ్నివత)ర్వం యధదాహ పురస్తితమ్‌ | యత యత 
చ తద్యాతి తత తత్ర దహేత్సునః || 19 


పాతాలే చ గతం తచ్చు స్వరే చాపి తథైవ చ | భూమౌ సర్వత 
తద్యాతం న కుతాపి స్థిరం హి తత్‌ || 20 


లోకాశ్చ వ్యాకులా జాతా బుషయస్తేతిదుఃఖీతాః | న శర్మ లేఖిరే 
కే చిడదోశాశు బుషయస్తథా || 21 


న జ్ఞాతస్తు శివో యెస్తు తే సర్వే చ సురర్షయః | దుఃఖితా 
మిలితాశ్సిఘం బహ్మాణం శరణం యయుః || 22 


తత గత్వా చ తే సర్వే నత్వా స్తుత్వా విధిం ద్విజాః | 
తత్సర్వమవదన్‌ వృత్తం బబహ్మణ సృష్టకారిణ || 23 


బహ్మ తద్వచనం శ్రుత్వా శివమాయా విమోహితాన్‌ | జ్ఞాత్వా తాన్‌ 
శంకరం నత్వా |పోవాచ బుషిసతమాన్‌ || 24 


వారు అట్లు పలుకగానే అదుతమగు అవధూత రూపములో నున్న 
ఆ శివుని లింగము వెంటనే [కిందబడెను (18). ఆ లింగము 
అగ్నివలె ఎదుటనున్న సర్వమును దహించుటయే గాక, అది 
ఎచ్చుశకుచ్చుటకు వెళానో, అచ్చుటచ్చట దహించుచుండెను (19). 
అది ఒక చోట సిరముగా నుండకుండా భూ, పాతాళ,స్వరలోకములో 
సర్వత్రా వెళొను (20). జనులు కంగారుపడిరి. ఆ బుషలు 
అతిశయించిన దుఃఖమును పొందిరి. దేవతలకు గాని, బుషులకు 
గాని ఎవ్వరికెననూ సుఖము కలుగలేదు (21). శివుని తత్త్వము 
నెరుంగని ఆ దేవతలు, బుషులు అందరు దుఃఖితులై ఒకచో గూడి 
వెంటనే బహ్మను శరణు పొందిరి (22). ఓ (బాహ్మణులారా! 
వారందరు బబహ్మలోకమునకు వెళి సృష్టికర్తయగు [బహ్మకు 
నమస్కరించి స్తుతించి ఆ వృత్తాంతమునంతనూ చెప్పిరి (23). 


(బహ్మ వారి మాటలను విని, ఆ మహర్తులు శివమాయచే 
విమోహితులై యున్నారని [గహించి శంకరునకు నమస్కరించి 
వారితో నిట్లనాను (24). 


బహ్మూవాచ | 


జాతారశ్చ భవంతో వై కుర్వతే గర్దితం ద్విజాః | అజ్ఞాతారో యదా 
కుర్వుః కీం పునః కథ్యతే పునః || 25 


విరుద్దవం శివం దేవం కుశలం కస్సమీహతే | మధ్యాహ్నసమయే 
యో వై నాతిధిం చ పరామృశేత్‌ || 26 


తసై*వ్యవ సుకృతం నీత్వా సీయం చ దుష్కృతం పునః | 
సంస్థాప్య చాతిధిర్యాతె కిం పునశివమేవ వా || 27 


యావలింగం సిరం నైవ జగతాం |తితయే శుభమ్‌ | జాయతే న 
తదా క్వాపి సత్యమేతద్వదామ్యహమ్‌ || 28 


భవదిశ) తథా కార్యం యథా స్వాస్ట్యం భ*#*వేదిహ | శివలింగస్య 
బుషయో మనసా సంవిచార్యతామ్‌ు || 29 


బహ్మ ఇట్లు పలికెను- 


ఓ (బాహ్మణులారా! జ్ఞానులగు మీరు కూడ నిందనీయమగు పనిని 
చేసినారు. అజ్ఞానులు చేసినచో, ఏమి చెప్పగలము? (25) 
దివమగు శివునితో ఈ విధముగా విరోధించు మానవుడు 
క్రేమమునెట్లు పొందగల్లును? మధ్యాహ్న సమయములో విచ్చేసిన 
అతిధిని ఎవడైతే సత్కరించడో (26), వాని పుణ్యమును ఆ అతిథి 
తిసుకొని తన పాపమును అప్పుజెప్పి తన దారిన వెళును. ఇక 
నివుని విషయములో చెప్పునదేమున్నది? (27) లింగము స్టిరమగు 
నంతవరకు ముల్లోకములలో ఎక్కడైననూ శుభము కలుగబోదు. 
నేను సత్యమును పలుకుచున్నాను (28). ఓ బుషులారా! 
నివలింగము ఇచట స్థిరముగా నుండునట్లు మీరు చేయవలెను. 
మీరు బుద్దితో ఆలోచించుడు (29). 


సూత ఉవాచ | 


ఇత్వుక్తాస్తే పణమోచురృహ్మాణమృషయశ్చవై | కిమస్మాభిర్విధే 
కార్యం తత్కార్యం త్వం సమాదిశ || 30 
ఇత్వుక్తశ మునీశెసై*#:స్పర్వలోకపితామహః | మునీశాంస్తాంస్తదా 


(బహ్మా స్వయం [ప్రోవాచ వై తదా || 31 
సూతుడు ఇట్లు పలికెను- 


ఆయన ఇట్లు చెప్పగా ఆ బుషులు [బహ్మకు (ప్రణమిలీ ఇట్లు 
పలికిరి. ఓ విధ! ఇపుడు మా కర్తవ్యమేమియో చెప్పుము (30). ఆ 
మహర్తులిట్లు కోరగా లోకములన్నింటికీ పితామహుడగు ఆ [బహ్మ 
అపుడా మహర్తులతో స్వయముగా నిట్లనెను (31). 


[బహ్మూవాచ | 


ఆరాధ్య గిరిజాం దేవీం |పార్థయంతు సురాశ్శివమ్‌ | యోనిరూపా 
భ*శశవేచ్చేద్వై తదా తత్‌ సిరతాం వ్రజేత్‌ || 32 


తది్వధిం [పవదామ్యద్య సర్వే శృణుత సతమాః | తామేవ కురుత 
(గువ్హూ ప్రసన్నా సా భవిష్యతి || 33 


కుంభ#*#౫మేకం చ సంస్థాప్యం కృత్వాషదలముత్తమమ్‌ | 
దూర్వాయవాంకురై స్తేర్లోదక మాపూరయేత్తతః || 34 


యా -* టట 


వేదమంత్రై స్తతస్తం వై కుంభం దైవాభిమంతయత్‌ | శుత్వుక్త 
విధినా తస్య పూజాం కృత్వా శివ స్మరన్‌ || 35 


తల్సింగం తజ్జలేనా భిషేచయే తృరమరయః | 
శతరుదీయమం|తైస్తు |పోక్షితం శాంతి మాప్ప్నుయాత్‌ || 36 


గిరిజాం యూనిరూపాం చ బాణం చఛ్రాప్య శుభం పునః | తత లింగం 
చ తత్‌ స్థాప్యం పునశ్రెవాభిమంత్రయత్‌ || 37 


సుగంధైశ్చందనైశ్రైవ పుష్పుధూపాదిభిస్తథా | 
నవేద్యాదికపూజాభిన్తోషయత్పరమేశ రమ్‌ || 38 


ప్రణిపాత్రెస్సృ వైః పుణ్యర్వాద్యైరధానైస్తథా పునః | తతస్స్వస్త్యయనం 
కృత్వా జయేతి వ్యాహారేత్తథా || 39 


(ప్రసన్నో భవ దేవేశ జగదాహాదకారక | కర్తా పాలయితా త్వం చ 
సంహర్తా త్వం నిరక్షరః || 40 


జగదాదిర్దగద్యోనిర్థ గదంతగ్గతోళపి చ | శాంతో భవ మహేశాన 
సర్వలోకాంశ పాలయ || 41 


ఏవం కృతే విధౌ స్వాస్ట్యం భవిష్యతి న సంశయః | వికారో న 
(తిలోకే%స్కిన్‌ భవిష్యతి సుఖం సదా || 42 


(బహ్మ ఇట్లు పలికెను- 


దేవతలు పార్వతి దేవిని ఆరాధించిశివుని ప్రార్దించవతెను. ఆమె 
యోని రూపయెనచో, అప్పుడది స్టిరమగును (32). ఓ 
పుణ్యాత్ములారా! ఇపుడా విధిని చెప్పుచున్నాను. అందరు వినుడు. 
చెప్పిన విధముగా (ప్రేమతో చేయుడు. ఆమె ప్రసన్నురాలు 
కాగలదు (33). అష్టదల పద్మమును రంగవలిగా తీర్చి దానిపై 
ఉత్తమమగు కలశమును స్థాపించి దానిని దూర్వలతో మరియు 
యవధాన్యపు మొక్కల చిగుళతో అలంకరించి దానియందు 
తీర్గజలమును నిండుగా పోయవలెను (34). తరువాత ఆ 
కలశమును వేదమంతములతో అభిమం|తించి, శివుని స్మరిస్తూ 
వేదోక్త విధానముతో పూజను చేయవలెను (35). అపుడీ మహర్తులు 
ఆ జలముతో ఆ లింగమును శతరుదీయమం[(తములను పఠిస్తూ 
అభిషేకించినచో అది శాంతించును (36). పార్వతిని మరియు 
బాణము (నర్మదానదిలోని శిల)ను స్టాపించవలెను. బాణము 
శుభకరమైనది. దానియందు లీంగమునుండి మరల 
అభిమం।[తెంచవలెను (37). అపుడు చందనగంధము, 
పుష్పములు, ధూపము, నైవేద్యము ఇత్యాదులను సమర్పించి 
పరమేశ్వరుని పూజించి సంతోషపెటవఠతెను (38). తరువాత 
నమస్కారములు, పవితములగు న్తోతములు, వాద్య గానములు 
అను వాటిని సమర్పించి ఆశిర్వచన మంతములను పరించి, 
జయధాానములను చెయవలను (39). ఓ దేవదేవా! పసన్నుడవు 


కమ్ము. జగత్తునకు ఆహాదమును కలిగించువాడా! జగత్తుయుక్క 
సృష్టిస్టిపిలయకారకుడవు నీవే. నీకు వినాశము లేదు (40). 
జగత్కారణము నీవే. సృష్టికి ఆదిలో నీవే గలవు. జగత్తు లోపల 
కూడ నీవే ఉన్నావు. మహేశ్వరా! నీవు శాంతుడవై లోకములను 
పాలించుము (41). ఈ విధిని ఆచరించినచో స్వస్తత కలుగగలదు. 
సందేహము లేదు. అపుడు ముల్లోకములలో వికారములు 
ఉండబోవు. నిత్వసుఖము కలుగును (42). 


సూత ఉవాచ | 


ఇత్వుక్తాస్తే ద్విజా దేవాః ప్రణీపత్య పితామహమ్‌ | శివం తం శరణం 
పాప్తాస్పర్వలోక సుఖేపృయా || 43 


పూజితః పరయా భక్తా ప్రార్దితశ్శంకరస్తదా | సుప్రసన్నస్తతో 
భూత్వా తానువాచ మహేశ్వరః || 44 


సూతుడు ఇట్లు పలికెను- 


ఆయన ఇట్లు పలుకగా ఆ ద్విజులు మరియు దేవతలు 
పితామహునకు ప్రణమిల్లి లోకములన్నిటికీ సుఖమును 
కలిగించగోరి ఆ శివుని శరణు పొందిరి (43). అపుడు వారు 
పరమభక్తితో శంకరుని పూజించి |పార్గించగా, ఆ మహేశ్వరుడు దాని 
వలన మిక్కిలి ప్రసన్నుడై వారితో నిట్లనెను (44). 


మహేశ్వర ఉవాచ | 


చూ దేవా బుిషయస్సుర్వే మదచశృణుతాదరాత | యోనిరూపేణ 
మలీింగం ధృతం చేత్‌ స్యాత్తదా సుఖమ్‌ || 45 


పార్వతీం చ వినా నానా లింగం ధారయితుం క్షమా | తయా 
ధృతం చ మలీంగం [దుతం శాంతిం గమిష్యతి || 46 


ఓ దేవతలారా! బుషలారా! మీరందరు నా మాటను ఆదరముతో 
వినుడు. లింగమును యోని రూపముచే దరించినచో సుఖము 
లభించగలదు (45). పార్వతి తక్క మరియికరు లింగమును 


ధరించుటకు సమర్పులు కారు. ఆమె ధరించిన వెంటనే లింగము 
శాంతెంచగలదు (46). 


సూత ఉవాచ | 


త్యయృత్వా బుషిబిర్దేవై స్సుప్రసన్నైర్నునీశ్వరాః | గృహీత్వా చైవ 
(బహ్మాణం గిరిజా |పార్థితా తదా || 47 


ప్రసన్నాం గిరిజాం కృత్వా వృషభధ్వజమేవ చ | పూర్వోకం చ 
విధిం కృత్వా సాపితం లింగముత్తమమ్‌ || 48 


మంతోక్తేన విధానేన దేవాశ్స బుషయస్తథా | చక్రుః ప్రసన్నాం 
గిరిజాం శివం చ ధర్మహాతవే || 49 


సమానర్ప్సుర్విశే షెణ సర్వే దేవర్ష్వయశన్శివమ్‌ | (బహ్మా విష్ణుః పరే దైవ 
(త్రైలోక్యం సచరాచరమ్‌ || 50 


సుపసన్నక్సివో జాతశ్శివా చ జగదంబికా | ధృతం తయా చ 
తలింగం తేన రూపేణ వై తదా || 51 


లోకానాం స్థాపితే లింగే కల్యాణం చాభవత్తదా | ప్రసిదం చైవ 
తలింగం (త్రైలోక్యామభవధద్విజాః || 52 


హాటకేశమితి ఖ్యాతం తచ్చివాశివమిత్యపి | పూజనాత్తస్య లోకానాం 
సుఖం భవతి సర్వథా || 53 


ఇహ సర్వసమృధి సాన్నానాసుఖవహాధికా | పర్మత పరమా 
ముక్తిర్నా(త కార్యా విచారణా || 54 


ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుదసంహితాయం లింగరూప కారణ 
వర్తనం నామ ద్వాదశో్కధ్యాయః (12). 
సూతుడిట్లు పలికెను- 


ఓ మహర్తులారా ! ఆ వచనములను విని, బుషులు మరియు 
దేవతలు మిక్కిలి పసన్నులై బబహ్మను దోడ్కొని వెళి పార్వతిని 
అపుడు (ప్రార్డించిరి (47). వారు పార్వతిని మరియు వృషభధ్వజుని 


పసన్నులను చేసిరి (49). దేవతలు మరియు బముషులు, [బబహ్మ, 
విష్ణువు మరియు ఇతరులందరు, ములోకములలోని 
చరాచర్మపాణులు శివుని విశేషముగా పూజించిరి (50). శివుడు 
మరియు జగన్మాతయగు పార్వతి మిక్కిలి పసన్నులైరి. అపుడామె 
ఆ రూపముతో ఆ లింగమును ధరించెను (51). లింగము 
సాపించబడగానే లోకములకు కల్యాణము కలిగెను. ఓ 
[బాహ్మణులారా! ఆ లింగము ముల్త్‌కములలో ప్రసిదిని గాంచెను 
(52). దానికి హాటకేశ్వరుదడనియు, శివాశివలనియు పెరు వచ్చాను. 
దానిని పూజించిన మానవులకు అన్ని విధములగు సుఖము 
కలుగును (53). అట్టివారు ఇహలోకములో సకలసమృద్దులను, 
వివిధ సుఖములను అధికముగా అనుభవించి, దేహమును వీడిన 
పిదప ముక్తిని పాందెదరనుటలో సందేహము లేదు (54). 


శి శివమహాపురాణములో కోటిరుద లింగరూప కారణ వరనమనే 
పన్నెండవ అధ్యాయము ముగిసినది (12). 


